మహామానవుడి అమరత్వానికి 75 సంవత్సరాలు (1948-2023) 
అటి 
మహాత్మాగాంధి 


(1869-1948) 


మూలం 
సచ్చిదానంద సిన్లా 
యా 


స్వేచ్చానువాదం 
గౌరవ్‌ 
ప్రచురణ 
మేకా సత్యనారాయణ శాస్త్రి (బాంబు) స్మారక వేదిక 
పిఠాపురం 


మహామానవుని అమరత్వానికి 
75 సంవత్సరాలు (1948-2023) 


మహాత్మాగాంధీ 


(1869-1948) 


మూలం 
డా. సచ్చిదానంద సిన్హా 


స్వేచ్చానుసరణ 
గౌరవ్‌ 


ఆంగ్ల ప్రచురణ 
గాంధీ సంగ్రహాలయ సమితి 
పాట్నా లైబ్రరి, పాట్నా బీహార్‌ 


తెలుగు ప్రచురణ 
మేకా సత్యనారాయణ శాస్తి (బాంబు) స్మారక వేదిక 
పిఠాపురం, ఆంధ్రప్రదేశ్‌. 


© కాపీలెఫ్ట్‌ 
సర్వహక్కులూ సమాజానివి 


విజ్ఞప్తి 

బి 
ఇందులో వ్యక్తపరిచిన భావాలు అన్నింటితోనూ అనువాదకుడు, 
ప్రచురణ కర్తలు తప్పనిసరిగా అంగీకరించాల్సిన అవసరం లేదు. 


వివరాలకు 
9032094492 
gouravmeka@gmail.com 


అంకితం 

ప్రఖ్యాత గాంధేయవాది, చరిత్రకారుడు, 
అసాధారణ ఆలోచనాపరుడు, రచయిత 
శతజయంతి జరుపుకోవలసిన తరుణంలో 
కనీసం స్మరించుకోడానికి కూడా నోచుకోని 
విస్మరిత మేధావి, సామాజిక వేత్త 

ళ్‌ ధర్మపాల్‌ ౫ (1922-2006 ) 
అవిస్మరణీయ కృషికి... 


అనువాదకుడి మాట 


ఏడెనిమిదేళ్ళ క్రితం సోషలిస్టు సమావేశానికని బీహార్‌ వెళ్ళినపుడు పాట్నాలోని 
గాంధీ సంగ్రహాలయం చూసాను. అక్కడ తీసుకున్న చిన్న పొత్తమే డా. సచ్చిదానంద 
సిన్హా గాంధీజిపై రాసిన నివాళి వ్యాసం. మహాత్ముడి 61వ వర్ధంతిని పురస్కరించుకుని 
రాజ్యాంగ పరిషత్తు తాత్మాలిక అధ్యక్షుడిగా పనిచేసిన దార్శనికుడు డా. సచ్చిదానంద 
సిన్హా( 1871-1950 ) గ్రంధం “ కొద్దిమంది ప్రముఖ సమకాలీన భారతీయులు” 
(Sorre Eminent Indian Conterrporzaries)లో నుండి గాంధీజీ కోసం రాసింది 
తీసుకుని సిన్హా గ్రంథాలయం జనవరి 30, 2009 న పునర్ముదించడం జరిగింది. 


దాదాపు దశాబ్ద కాలంగా నాతో ఉన్న ఈ చిన్న కరపత్ర పొత్తాన్ని గాంధీజి 
75వ వర్ధంతి సందర్భంగా అనువదించి ఇలా ప్రచురించడం జరుగుతోంది. మూలంలో 
రచయిత ఉపయోగించిన భాష, ఉల్లేఖనలు క్లిష్టంగా ఉండడంతో కొన్నిచోట్ల 
స్వతంత్రించక తప్పలేదు. అందుకు క్షంతవ్యడ్ని. ఎన్ని అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ 
కొత్త రూపాలలో మనిషిపై తన పట్టు బిగిస్తున్న మతోన్మాదానికి మహాత్మాగాంధీ అనే 
వ్యక్తి ఒక అజేయమయిన శక్తివంత సవాలనడంలో సందేహం లేదు. అందుకే 
ఆయన మానవతావాదం అంటే మతతత్వానికి తరగని భయం. 


ఆ భయం నుండే ద్వేషం. అందులో భాగమే గాంధేయవాదంపై విరజిమ్మే 
విద్వేషం. గాంధీజీ ప్రవచించిన (ప్రేమే దానికి విరుగుడు. ఆధునిక సమాజం 
అవలంభించవలసిన మహామార్గం అహింస మాత్రమే. అందులో భాగమే ఆయన్ని 
సగారవంగా స్మరించుకోవడం, విమర్శనాత్మకంగా విలువల్ని దర్శించుకునే ఈ చిన్ని 
ప్రయత్నం. అనువాద పొరపాట్లకు పూర్తి బాధ్యత నాదే. సెలవు. 


మహాత్మాగాంధి 


1 


సమకాలీనుల కృషికి మదింపు వేయడం కష్టమంటారు. కానీ, ఆయనో 
శిఖరాయమానమైన వ్యక్తి, ఎన్నో ప్రజాభ్యుదయ కార్యక్రమాలలో పాలుపంచుకుంటున్న 
వ్యక్తిత్వం ఆయన సొంతం. స్వాతంత్ర్య సముపార్ణన కోసం అసంఖ్యాక పోరాటాలు 
చేసినవాడు. నిజానికి మహాత్మాగాంధీతో నా సహృద్భావ సంబంధాలు 58 ఏళ్ళనాటివి. 
గడిచిన శతాబ్ధంలో మేమిరువురం లండన్‌లో న్యాయవాద విద్యని కలిసే 
చదువుకున్నాం. ఈ కారణాలన్నిటివల్లా నాలుగు దశాబ్దాల నుండి విభిన్నమయిన 
స్రవంతుల్లో తన కార్యాచరణను విస్సతపర్చిన ఆయన జీవన కృషికి అక్షరాలతో 
నేను పూర్తిగా న్యాయం చేయడం దాదాపు అసంభవమని నాకు అనిపిస్తోంది. 
అయినప్పటికీ రాజకీయ నాయకునిగా, సంఘ సంస్కర్తగా, తేజోవంతమయిన మూర్తిగా 
- అన్నిటికన్నా ముఖ్యంగా మానవీయ మత బోధకుడిగా ఆయన పట్ల నా మనసులోని 
భావాలకు ఇలా చోటుకల్పిస్తున్నాను. ప్రసిద్ద గ్రీకు రచయిత ఫ్లటోర్చ్‌ “ మంచి 
మనుషుల అంత్యక్రియలు ఆహ్లాదకరమైన ఆధ్యాత్మిక శ్లోకాలతో, అతడు దైవంతో 
ఐక్యమయ్యాడనే భావనతో జరగాలే కాని ఏడుపులు, ఎడతెరిపి లేని పెడబొబ్బలతో 
కాదం ”టాడు. మిల్డన్‌ కవి అన్నట్లు. 


“ కన్నీళ్ళకి - కఠినమైన విలాపాలకి ఇక్కడ తావులేదు. నిరాశ - నిసృహలతో 
ఎవరూ గుండెలు బాదుకోనవసరం లేదు. ఇంతటి దు:ఖంలో కూడా న్యాయం 
హుందాగా నిల్చింది, నీ మరణంలోని బెన్నత్యం మమ్మల్ని నిశ్చేష్టుల్ని చేస్తోంది. 4 

2 


మానవ చరిత్రలో కనిపించే వింత ఏమిటంటే, మానవాళి ఉన్నతి కోసం 
పాటుపడిన శ్రేయోభిలాషులే ఆయా కాలాల్లో, దేశాల్లో సొంత ప్రజలచేతనే అనేక 


మహాత్మాగాంధీ / డా. సచ్చిదానంద సిన్హా / 5 


దాడులకు, బాధలకు గురయి మరణించారు. ఇదేదో ఆటవిక యుగాల్లో జరిగింది 
కాదు, నాగరిక సమాజాల సంగతే. ప్రాచీన గ్రీసులో చాలా సంస్మారవంతులుగా 
పేరొందిన జనాలే క్రీ.పూ. 399లో అత్యున్నత తాత్వికుడయిన సోక్రటిస్‌కి విషపాత్ర 
నిచ్చి బలవంతాన తాగించారు. మూడు శతాబ్దాల తర్వాత క్రీ.పూ. 29లో పాలస్తీనా 
జ్యూస్‌ ఏసుక్రీస్తుకి శిలువవేసి మరణదండన విధించారు. 7వ శతాబ్ధంలో మహమ్మద్‌ని 
మక్కావాసులే శిక్షించడానికి పూనుకున్నారు. ఆయన మక్కానాదిలి మదీనా వెళ్ళడంతోనే 
హిజ్రాశకం ప్రారంభం అయ్యిందని అంటారు. తదనంతరం 12 శతాబ్దాల పిమ్మట 
1865లో విఖ్యాతినొందిన అమెరికా అధ్యక్షుడు అబ్రహాం లింకన్‌ హత్య జరిగింది. 
ఆయన 1924లో చనిపోయాడు. ఐరిష్‌ దేశపు స్వాతంత్ర్య సమరయోధుడు మైఖేల్‌ 
కొలియన్స్‌ 1922లో హత్య కావించబడ్డాడు. తర్వాత 1948 జనవరిలో మనల్ని 
విస్మయం గొలిపేలా శాంతి, అహింసల సత్యసంధుడు - అసామాన్యమైన మానవుడు 
మహాత్మాగాంధీ ఒక భారతీయుడి చేతుల్లోనే చంపబడ్డాడు. వీళ్ళంతా వారు నమ్మిన 
ఆదర్శం కోసం ప్రాణాలొదిలి చరిత్రలో అమరులయ్యారు. 


దేశ స్వాతంత్ర్యం కోసం అవిరామంగా కృషి చేసిన మహాత్మాగాంధి తన 
దేశ పౌరుడిచేతనే హత్యకు గురయ్యాడు. ఆసక్తికరమయిన అంశం ఏమిటంటే సరిగ్గా 
క్రీస్తు శిలువ వేయబడినట్లు చెప్పే ౩౦వ తేదీ జనవరి శుక్రవారం రోజునే మహాత్ముడు 
కూడా మరణించాడు. కానీ మరణించేనాటికి వారిరువురి మార్గాలు భిన్నమైనవి. 
వాళ్ళిద్దరూ సొంతగడ్డమీద మట్టిని గడపగడపకూ తీసుకుని వెళ్ళీ దానిని వాళ్ళు 
నమ్మిన సత్యంతో (ప్రేమని రంగరించి గుండె లోతుల్లోంచి ప్రకటించారు. ఆ విధంగా 
వివిధ వేదనలతో రోదనలతో విసిగివేసారిపోయి ఉన్న మానవాళికి ఈ ఇద్దరు 
మహాపురుషులు ఓదార్చునిచ్చి శాంతినీ, సాంత్వననీ చేకూర్చారు. 


జీసస్‌ పవిత్రమైనవాడిగా గుర్తించబడితే, మహాత్ముడు విశ్వవ్యాప్త 
విమోచకుడిగా కనబడసాగాడు. కేవలం సాంఘిక, రాజకీయ సంకెళ్ళ నుండి మాత్రమే 
కాదు, అన్ని రకాల దాస్యాల నుండి మానవాళిని విముక్తి చేయగల గొప్ప స్వతంత్ర 
ప్రదాతగా ఆయన్ని ప్రపంచం గుర్తించింది. అంతేకాదు, లోకానికి శాంతి సౌభాగ్యాల్ని, 
సమైక్యతా భావననూ అందించడానికి విచ్చేసిన బోధకుడిగా గౌరవించింది. ఈ 
యుగానికి ఆయనో ధృవతార. ఆయన జీవించి ఉన్నప్పటికంటే మరణించాక మరింత 
కాంతిని ప్రసరింపజేసాడు. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు, ఖండాల్లోని రాజులు, 


6 / మహాత్మాగాంధీ / డా. సచ్చిదానంద సిన్హా 


మంత్రులు, ప్రభుత్వాలు, అధికారులు, మహామహులు, రాజకీయ పార్టీలు, 
సేవాసంస్థలు, గవర్నర్లు, రాష్ట్రపతులు, షతికాధిపతులు అందరూ ఆయన మరణం ఒక్క 
భారతదేశానికే కాదు, మొత్తం మానవాళికే తీరని లోటని ప్రకటిస్తూ నిజాయితీగా నివాళులు 
అర్చించారు. 


8 


ఇతరేతర రంగాల్లో మహాత్ముడు చేసిన బహుముఖ కృషిని గురించి 
పట్టించుకోకుండా కేవలం ఆయన రాజకీయ దృక్పధం పట్లా, స్వాతంత్ర సాధన 
పట్ల మాత్రమే దృష్టిని కేంద్రీకరించడం అతిపెద్ద తప్పిదం. ఆయన మొత్తం మానవాళి 
ఉన్నతి కోసం పాటుపడ్డాడు. భారతదేశ స్వాతంత్రోద్యమానికి గాంధీజీ చేసిన కృషిని 
కచ్చితంగా చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించవలసిందే. కానీ, ప్రపంచ దృష్టిని 
ఆకర్షించిన ఆయన మానవతావాదాన్ని మనం మరువరాదు. 


హిందూధర్మం మొదలుకొని గొప్పగొప్ప మతాలు వాటివాటి పవిత్ర 
గ్రంధాల్లోనూ, శాస్తాల్లోనూ ఉద్దాటించిన అహింసని గాంధీజీ (ప్రేమతో మేళవించి 
ఆధ్యాత్మిక వెలుగుతో ప్రతిష్టించారు. తారతమ్యాలు, బేధభావాలు ఏవీ లేకుండా 
జీవులన్నింటినీ సరిసమానంగా ప్రేమించమని చెప్పిన వేదాలు, గీతలోని ఉపదేశాలను 
ఆయన మనుషుల హృదయాల్ని (ప్రేమతో నింపడానికి ప్రయోగించారు. బుద్దుడు, 
జీసస్‌లు వారి జీవితకాలంలో చెప్పిన మానవీయ విలువలను మరింత ప్రభావశీలంగా 
మహాత్ముడు ఉపదేశించడం గమనించవచ్చు. కోపాన్ని (ప్రేమతోను, అసూయని 
ఆప్వ్యాయతతోనూ, అత్యాశని స్వతంత్రంతోను, అసత్యాన్ని సత్యంతోనూ ఎదురుకోమనే 
బౌద్ధ ధర్మసూత్రాలు, హానిచేసిన జీవిని సైతం ద్వేషానికి లోనుకాకుండా (ప్రేమించమని 
చెప్పాయి. ధమ్మపదలోని ఇలాంటి భావాల ప్రభావం మహాత్మునిపై కనిపిస్తుంది. 
విద్వేషాన్ని విద్వేషంతో ఎప్పటికీ జయించలేమనీ విద్వేషానికి విరుగుడు ప్రేమ మాత్రమే 
అనే ఆదర్శనీయమైన మార్గాన్నే మహాత్ముడు తన జీవితం మొత్తం ఆచరించి చూపాడు. 


హైందవ బౌద్ధ ధర్మాలలోని మంచితోపాటు జీసస్‌ కొండమీద నుండి 
చేసిన ప్రసిద్ధమైన ప్రసంగం దాకా ఆయన ప్రభావశీలంగా, మతాల్లోని ప్రేమ, క్షమ 
గుణాల్ని అహింస పేరిట తీసుకుని ప్రచారం చేశారు. మనిషి జీవితాన్ని 
మహోన్నతంగా మలచడానికి కావలసిన మహత్తరమయిన ఆదర్శాల్ని బోధించిన 


మహాత్మాగాంధీ / డా. సచ్చిదానంద సిన్హా/ 7 


ప్రతి మతం యొక్క సారాన్నీ ఆచరణాత్మకంగా ప్రజల్లోకి తీసుకెళ్ళిన గాంధీజీ, 
జీవితాంతం తన కార్యాచరణ అంతటినీ అందుకనుగుణంగానే మల్పుకున్నారు. 
“క్రీస్తు పర్వతం మీది ప్రసంగానికి అత్యున్నత వ్యాఖ్యానం మొట్టమొదటిసారిగా 
భారతదేశంలో మహాత్మాగాంధీ జీవన విధానంలోను, కార్యాచరణలోనే మనకు 
కనిపిస్తుంది. ” అంటాడొక ప్రఖ్యాత అమెరికన్‌ క్రైస్తవ ప్రచారకుడు. 


మహాత్మాగాంధీ పాటించిన మతం మానవతా మార్గం. ఆయన సిద్ధాంతానికి 
సత్యం - అహింస ప్రాతిపదిక. నమ్మిన విలువల కోసం జీవితాన్ని పణంగా పెట్టి 
గాంధీజీ చేసిన త్యాగాన్ని గురించి, మనిషి పక్షాన నిల్చిన శిఖర సామనమైన ఆయన 
వ్యక్తిత్వం గురించీ (ఫెంచ్‌ దేశపు చట్టసభ మొదలుకుని (ప్రపంచంలో అనేక వేదికలు 
స్పందించాయి. ఆదర్శనీయతను - ఆధ్యాత్మికతను మిళితం చేసిన నూతన ప్రవక్తగా 
నలుదిశలా కాంతుల్ని విరజిమ్మిన అసాధారణమైన ఆయన వ్యక్తిత్వం అకస్మాత్తుగా 
నిష్మమించడాన్ని జీర్ణించుకోలేని వారంతా లోకానికి నిజమైన అవధూతగా ఆయన్ని 
గుండెల్లో నింపుకున్నారు. భారత రాజకీయాలకొక దిక్సూచిగా, జాతి నిర్మాతగా, 
శక్తివంతమైన సిద్దాంత కర్తగా, తిరుగులేని నాయకుడిగా భావితరాల చరిత్రలో 
సైతం ఆయన స్థానం అజరామరం. 

4 


“ నన్ను ప్రేమించేవాళ్ళు నేను చెప్పింది ఆచారించాల ” న్నాడు జీసస్‌. 
అలా మానవాళి సంతోషానికి (పేమ, క్షమలే కారణమని చెప్పిన గాంధీజిని 
గౌరవించడం అంటే ఆయన బోధనల్ని అనుసరిస్తూ ఆచరణాత్మక జీవన విధానాన్ని 
కొనసాగించడమే. ప్రసిద్ధ ఆంగ్ల కవి వర్ట్స్‌వర్త్‌ అన్నట్లు గాంధీజి, “ ఆనందకరమైన 
యోధుడు ”. షేక్‌స్పియర్‌ మహాకవి జూలియస్‌ సీజర్‌లో ఒక పాత్ర చేత చెప్పించినట్లు, 

“ అతడి జీవితం ఒక మహత్మార్యం, 
అఖండమైన ఆయన విధానానికి, 

ప్రణామం చేసి ప్రకృతి ప్రకటిస్తుంది, 
ప్రపంచమంతా తలొగ్గి వినేలా; 

“ అదిగో అతడే మహోన్నత మానవుడు ” అని. 


గాంధీజీ చనిపోయినప్పుడు భారతీయ గవర్నర్‌ జనరల్‌ లార్జ్‌ మౌంట్‌ బాటెన్‌ అమెరికా 


8 / మహాత్మాగాంధీ / డా. సచ్చిదానంద సిన్హా 


అధ్యక్షుడు ట్రూమెన్‌కి రాసిన లేఖలో అంటాడు, “ ఇలాంటి ఒక మహామనిషిని 
భారతదేశం మాత్రమే కాదు, ప్రపంచం కూడా కొన్ని శతాబ్దాల వరకూ మళ్ళీ 
చూడలేకపోవచ్చు. అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఈ లోకానికి ఆయన 
జీవిత పర్యంతం అందించిన సత్యము, (ప్రేమ, క్షమా గుణాలే నిత్య ఓదార్చు. 
లోకాన్ని కాపాడేవి ఇవే.” 

ర్‌ 


ముందే చెప్పినట్లు మహాత్మాగాంధీ రాజనీతిజ్ఞుడో, రాజకీయనేతో మాత్రమే 
కాదు. ఆయన గొప్ప మానవతావాది. జార్డ్‌ వాషింగ్టన్‌, గారిబాల్లి, మాజిని వంటి 
మహామహులతో సరితూగగల వ్యక్తి. స్వాతంత్రోద్యమంలో గాంధీజీ తీసుకున్న 
నిర్ణయాలు కొన్ని పొరపాటే కావచ్చు. కానీ ఆ తప్పొప్పులేవీ ఆయన స్థాయిని ఇంచు 
కూడా తగ్గించలేవు. ఉర్దూ కవి మీర్‌ అన్నట్లు, “ పోరాటంలో ప్రతిపక్షంగా స్స్‌ 
పాత్రను ప్రభావశీలంగా నిర్వర్తించడమే ప్రధానం కానీ గెలుపోటములెప్పుడూ విధిపైనే 
ఆధారపడుంటాయి. ” 


రాజకీయాల్లో విజయాపజయాలతో సంబంధం లేకుండా అలా నిశ్చలంగా 
సాగడమే ముఖ్యం. ఆయన రాజకీయరంగ కార్యక్రమాలు మనందరికీ తెలిసున్నవే 
కాన వాటి గురించి నేను ఎక్కువ పేర్మోబోవడం లేదు. అయితే కొన్ని వందల వేల 
ఏళ్ళ నుండి సమాజంలో అట్టడుగు పీడిత వర్గాలుగా అణిచివేయబడిన స్వరాలకి 
ఆమాత్రం గొంతుకగా మారడం గాంధీజి తీసుకొచ్చిన గొప్ప విప్లవం. ఏకాత్మవాదం 
పేరుతో సూత్రాలు వల్లించే హిందూమతం ఆచరణలో అణగారిన ప్రజల కోసం 
పట్టించుకున్నది లేదు. ఇక ప్రజాస్వామిక విప్లవంగా దేశంలోకి వచ్చిన ఇస్తాం 
కూడా ఆ మతాన్ని స్వీకరించిన కొద్దిమంది గురించి తప్పా అణగారిన జనాల 
వికాసానికి తోద్బడింది లేదు. పీడిత ప్రజల పరిస్థితుల్ని మెరుగుపర్పడంలో ఈ 
మతాలు రెండూ విఫలమయ్యాయి. 

6 

ఆ మహత్మ్శార్యాన్ని ఒంటిచేత్తో సాధించీ అత్యధిక శాతం మంది అణగారిన 
ప్రజల విముక్తికోసం సోపానం వేసిన వాడు మహాత్మాగాంధీ. ఫలితంగా కార్యనిర్వాహక 
ప్రతినిధులుగా, భారత ప్రభుత్వ మంత్రి వర్గంలో, చట్టసభల్లో ఇద్దరు పీడిత పక్షం 
నుంచి వచ్చి హిందూ, ముస్లిం నేతలతో సమాన హోదాలో నిర్ణయాధికారులుగా 
మహాత్మాగాంధీ / డా. సచ్చిదానంద సిన్హా/ 9 


చలామణీ కాగలిగారు. ఎవరికైతే శతాబ్దాలుగా దేవాలయాల్లోకి ప్రవేశం లేదని 
ఆంక్షలు విధించబడ్డాయో, ఆ హరిజనుల కోసం గుడి తలుపులు బార్లా తెరుచుకోవలసి 
వచ్చింది. ఈ విధమైన నైతిక-మతపరమయిన విప్లవాత్మక సంస్కరణోద్యమాలు 
ఆయన రాజకీయ కార్యక్రమాల కంటే శక్తివంతమైనవి. ఏ మతానికి చెందని సర్వేశ్వరుడ్ని 
వేదాలు, ఖురాన్‌లకి అతీతంగా కొలిచే ఆయన మహత్తరమైన మానవతావాది. 
పవిత్ర ఖురాన్‌ చెబుతుంది; * రబ్బుల్‌-ఆల్‌మిన్‌ ” అని. అంటే ఈ విశ్వానికే 
దేవుడు. కేవలం హిందువులకో - ముస్లిములకో కాదు, మనుషులందరికీ ఒకటే 
భగవంతుడు. అలా నమ్మి అంతరాత్మని స్వర్గధామం చేసుకున్న మహావ్యక్తి గాందీ. 
ఆయనతో సంభాషించడం అంటే అద్భుతమైన ఆధ్యాత్మిక, నైతిక, తాత్విక జ్ఞానాన్ని 
మన మనసులోకి ఆహ్వానించడమే. 


అటువంటి అద్వితీయమైన మానవతావాది మరణం ఒక్క భారతదేశానికే 
కాదు, మొత్తం మానవాళి అంతటికీ తీరనిలోటు. కానీ, అటువంటి మహానుభావులు 
భౌతికంగా ఈ లోకం నుండి నిష్మమించినా, భౌద్ధికంగా వారు అందించిన అఖండమైన 
స్ఫూర్తి ఎన్నో తరాలపై ప్రభావం చూపుతూనే వుంటుంది. ముందు తరాల వారి 
దృక్పధాలకి దిక్సూచిగా మార్గదర్శకత్వం అవుతుంది. మహాత్మా గౌతమ బుద్దుడు, 
సోక్రటీసు, ఏసుక్రీస్తు, మహమ్మద్‌ ప్రవక్త అంతా ఈ కోవలోనివారే. మహాత్మాగాంధి 
బోధనలు కూడా అలాగే శాశ్వతంగా వెలుగొందుతూనే ఉంటాయి. 


7 


దశాబ్ధాలుగా అక్టోబర్‌ 2న దేశమంతటా గాంధీజీ జన్మదిన వేడుకలు 
ఉత్సాహంగా జరిగేవి. 1948 జనవరిలో ఆయన హత్య తర్వాత అవి అంత చురుకుగా 
జరుగుతాయా అనే అనుమానం కొంచెం వుందేది. కానీ అలా జరగలేదు. మహాత్ముడి 
వంటి వ్యక్తుల దేహాలు మరణించవచ్చుగానీ వారి భావాలకి ఎప్పటికీ చావులేదనీ 
అవి అజరామరాలని తేలింది. నా దృష్టిలో ఆయన రాజకీయ స్వేచ్చ కోసమో, దేశ 
స్వాతంత్ర్యం కోసమో మాత్రమే నిలబడ్డ వ్యక్తి కాదు, ఆయనది అంతకుమించిన 
జన్నత్వం. బుద్దుడు, క్రీస్తు వంటి మహానుభావులకి సాటిరాగల స్వభావం. మానవజాతి 
చరిత్రలోనే ఆయనో మహోన్నతమైన విశిష్ట వ్యక్తి. 


ఒక్క భారతీయ స్వాతంత్ర్యం కోసమే కాదు, మొత్తం మానవాళి విమోచనకు 


10 / మహాత్మాగాంధీ / డా. సచ్చిదానంద సిన్హా 


దారి చూపిన ఉద్దారకుడు. ఈ అభిప్రాయం ప్రపంచం అంతటా బలపడుతోంది. 
మహాత్మాగాంధీ అనుసరించిన మార్గాల పట్ల ఆసక్తితో లోకం అంతా అటువైపే 
చూస్తోంది. ముఖ్యంగా, అమెరికాలో డీన్‌ ఐసన్‌ కార్యదర్శి హోదాలో 1949లో 
గాంధీజీకి నివాళిగా తీర్మానం ప్రవేశపెడుతూ, * చరిత్ర కాదనలేని ఒక అద్వితీయమైన 
శాంతి స్వరూపుడి ప్రభావానికి లోనైన ప్రపంచంతో పాటు ప్రాతినిధ్యం వహిస్తూ ఆ 
మహనీయుడి నిర్మాణాత్మకతకి ముగ్దులమై ఆయనకు తగిన నివాళిగా ఈ తీర్మానాన్ని 
ప్రవేశపెట్టడం జరుగుతోంది. ఆయన మరెవరో కాదు, మహాత్మాగాంధీ ” అని 
ప్రకటించారు. ఈ సందర్భంగా ఆల్గన్‌నన్‌ చార్లెస్‌ స్విన్‌బర్న్‌ స్ఫూర్తినిచ్చే ప్రసిద్ధ 
కవితా ఫంక్తులతో ఈ (ప్రసంగం ముగిద్దాం, 

“ ప్రతి మనిషి వైభవం విధిరాతే 

కానీ ప్రపంచమే సొంతమైనవాడికి 

మరణం కూడా మరో జీవితమే 

మానవాళి తలరాతనే మార్చేవాడికి 

మరణం ఎలా సంభవిస్తుంది? 

మృత్యువు అతని దరిచేరలేదు 

ఎప్పటికీ ఆ హుందాతనాన్ని తాకలేదు. 

అతడు అమరత్వంతో పుట్టినవాడు 

అజరామరుడిగా మనందరిలో నిల్చినవాడు 

అతడు వెదజల్లిన కాంతి చూడండి 

ఎంతమంది కళ్ళల్లో వెలుగుతోందో 

ఆ వెలుతురంతా ఆయన దారిలోదే 

అదెప్పటికీ అలానే జ్వలిస్తుంది 

మరణం మాత్రమే మరణిస్తుంది. ” 


మహాత్మాగాంధీ / డా. సచ్చిదానంద సిన్హా / 11 


అనుబంధం 


గాంధేయవాదులతో జ్ఞాపకాలు! 


దాదాపు పదేళ్ళ క్రితం సంగతి. ధిక్కార స్వరాలు (భావోద్యమకారుల 
ఇంటర్వ్యూలు) పనిలో భాగంగా తెలుగు రాష్ట్రాలలో విసృతంగా తిరుగుతున్న కాలం. 
ఆ సమయంలోనే నిజానికి నిబద్ధత కలిగిన గాంధేయవాదుల గురించి తెలుసుకోవడం 
అవసరం అనిపించింది. అది వ్యసన వ్యతిరేక ఉద్యమంలో నేను చురుకుగా 
పాలుపంచుకున్న కాలం. ఏదో వెతుకుతూ యథాలాపంగా వ్యాసనాల గురించి 
చదువుతున్న నాకు ఆధునికత పట్ల గాందీజీ వైఖరి ఆశ్చర్యం కలిగించింది. మద్యపాన 
వ్యతిరేక ఉద్యమకారిణి దూబగుంట రోశమ్మని కలిసి ఆమె చివరి ఇంటర్వ్యూ 
తీసుకుంది కూడా అందుకే! 


ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక సహా వివిధ ప్రజాసంఘాలతో సంబంధాల 
వల్ల దేశంలోని అనేకమంది గాంధేయవాదుల్ని ప్రత్యక్షంగా కలుసుకొన్నాను. అలా 
నాటి గాంధేయవాద, సమాజవాద సాహిత్యం కోసం కాశీలోని సర్వ సేవా సంఘ్‌ 
కార్యాలయానికి వెళ్ళీ అక్కడ శిధిలావస్థలో వున్న బూజు, దుమ్ము పట్టేసిన పుస్తకాలు 
తెచ్చుకొని చదవడం మొదలుపెట్టాను. ఆ క్రమంలోనే గాంధేయవాద విలువల పట్ల 
ఒక పాజిటివ్‌ దృక్పథం ఏర్పడింది. వ్యసన వ్యతిరేక ప్రచార సమితి ప్రచురించిన * 
వ్యవస్థలు -వ్యసనాలు” కరపత్ర పొత్తం గాంధేయవాద (ప్రేరణతో 2015లో రాసిందే. 
ఆ స్ఫూర్తితోనే “ మద్యపానమా? మానవత్వమా? ” అనే శీర్షికన మద్య వ్యతిరేక 
మహిళా వ్యాస సంకలనం ప్రచురించగా దానిని మేధాపాట్కర్‌ హైదరాబాదు 
వచ్చినప్పుడు ఆవిష్కరించారు! ఆ క్రమంలో కలిసిన జై భారత్‌ సంస్థ, మిత్రులు, 
పెద్దలూ రావెల సోమయ్య ఇంకా ఇతరేతర పెద్దలతో అనేక అంశాలు చర్చించాను. 
సోమయ్య, పాపిరెడ్డి తదితరులతో కలిసి 2018లో ప్రఖ్యాత సోషలిస్టు, గాంధేయవాది 
జి.జి. పారిఖ్‌ గారి జన్మదినం సందర్భంగా దేశవ్యాప్త గాంధేయవాద సంఘాలతో 
ఏర్పాటుచేసిన సమావేశాలకి ముంబయ్‌ వెళ్ళడం ఒక స్ఫూర్తిని ఇచ్చింది. తర్వాత 
ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఉన్న గాంధేయవాదుల్ని ప్రత్యేకంగా కలుసుకుని ఇంటర్వ్యూ 
చేయడం ఒక మరపురాని అనుభవం. “విసృత స్వరాలు” పేరిట ప్రచురించిన ఆ 


12 / మహాత్మాగాంధీ / డా. సచ్చిదానంద సిన్హా 


ఇంటర్వ్యూల పుస్తకంలో పతనమవుతున్న నేటి తరాలకి వాళ్ళ త్యాగాలనీ, విస్మ ల్‌ 
స్వరాలనీ బలంగా అందించాననే తృప్తి మిగిలింది. తర్వాత అఖీల భారత సర్వోదయ 
సమావేశాలకి వార్దా వెళ్ళినపుడు రాజ్‌మోహన్‌ గాంధీతోపాటు ఎన్‌. ఎస్‌.ఎస్‌ 
వ్యవస్థాపకులు ఎస్‌. ఎన్‌. సుబ్బారావు (ఈయన గురించి మంచి పుస్తకం ఉంది)గారి 
వంటి ఉద్దండుల్ని కలుసుకోవడం వారి మాటలు వినడం జరిగేది. 


అలా చంపారన్‌ శతవార్షికోత్సవం సందర్భంగా రావెల సోమయ్య, 
పి. జనార్దనరెడ్డిగార్ల ప్రోత్సాహంతో “చారిత్రక రైతు మహోద్యమం - చంపారన్‌ 
సత్యాగ్రహం ” పేరిట అనువాద వ్యాసాలని ప్రచురించడం గొప్ప జ్ఞాపకం. అందులో 
నా మొదటి వ్యాసానికి ఎంతటి స్పందన వచ్చిందంటే, ప్రత్యేకంగా దానికోసం 
పదుల సంఖ్యలో ఫోన్‌చేసి అభినందించినవారు ఉన్నారు. ఏబీకే గారి ముందుమాటతో 
సోమయ్యగారి సంపాదకత్వంలో వచ్చిన విలువైన పుస్తకమది. 


ఆ క్రమంలో ఒకసారి ఏదో వర్మ్‌షాప్‌కోసం హిమాచల్‌ప్రదేశ్‌ వెళ్ళినపుడు 
(ప్రముఖ గాంధేయవాది హిమంశుకుమార్‌ని కలిసాను. ఆదివాసులకోసం అహర్నిశలూ 
కష్టపడిన ఆయనపై ఈరోజు ప్రభుత్వం వందకేసులు పెట్టి వారెంట్లు జారీ చేసింది. 
ఆయన రచనని “అభివృద్ధి - ఆదివాసులు - హింస” పేరిట హిందీ నుండి తెలుగు 
చేశాను. ఈ దేశపు వనరుల్ని కాపాడుకోవడానికి గాంధేయ వాదమే శరణ్యమని 
బల్లగుద్ది చెప్పడానికి పనికొచ్చే సాధనం ఆ పుస్తకం. 


ఇక ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన వ్యక్తి పర్యావరణ ఉద్యమకారుడు సుందర్లాల్‌ 
బహుగుణాజీ, ఆయన్ని కలుసుకోవడం నా చాన్నాళ్ళ కల. అది నెరవేరడమే కాక, 
మొత్తం ఆయనను ఇంటర్వ్యూ చేయడమే కాదు, అనువాద ఇంటర్వూూని తెలుగులో 
ప్రచురించాను. ఆచరణాత్మక గాంధేయవాదానికి అరుదైన ప్రతిరూపం ఆయన. ఆ 
క్రమంలోనే అనేకమంది గాంధేయవాద మిత్రులతో పరిచయాలు ఏర్పడ్డాయి. 
వెనుదీయని గాంధేయవాది ఖాన్‌ అబుల్‌ గఫార్‌ఖాన్‌ స్థాపించిన ఖుదాయి కిద్మత్‌ 
గార్‌ సంస్థలో ఆంధ్రప్రదేశ్‌ బాధ్యునిగా కూడా కొంతకాలం ఉన్నాను. “గాంధీగారి 
ప్రవర్తనలో రాజకీయంగాని, ఎంత విమర్శకి పాల్పడినా ఆయన ఏం చేసినా తన 
స్వార్థం లేదనేది తెలుసుకునేటప్పటికి ఆ విమర్శ నోరు మూసుకోవలసి వస్తుంది” 
అంటాడు ప్రఖ్యాత రచయిత చలం ఒకచోట. ఈ రోజు విద్యారంగం మొదలుకొని 
అభివృద్ధి నమూనాలవరకూ ప్రత్యామ్నాయ ఉద్యమాలన్నింటా గాంధీజీ అవసరం 


మహాత్మాగాంధీ / డా. సచ్చిదానంద సిన్హా/ 13 


ఉంది. దౌర్భాగ్యం ఏమిటంటే, తెలుగులో పక్షపాతరహిత విమర్శకానీ, దార్శనికమైన 
చర్చకు కానీ రోజురోజుకీ అవకాశాలు కుచించుకుపోతున్నాయి. తెలుగు సమాజం 
ఈ రోజు ఒక అభద్రతా భావంతో నిండిపోయింది. దీనిని మరెవరో ఏదో చెయ్యనవసరం 
లేదు, మనమే నాశనం చేయడానికి ముందుంటాం! 


అప్పట్లో గాంధేయవాదుల్ని కలవడం, వారితో జ్ఞాపకాలు తల్బుకోవడం 
సంతోషంగానే ఉన్నా తరచి చూస్తే వ్యక్తిగతంగా ఇంకా చేయాల్సినది చాలా ఉ 
ందనేది నా అభిప్రాయం. అనేక అశక్తతలు ఎదురొచ్చినప్పటికీ ఎదురీదవలసిన 
అవసరం ఈరోజు చాలా వుంది. 


“ కాయండి యువకులు /కాయండి భుజములు / కష్టంగా ఉంటుంది / 
కానీ, తప్పదు మనకు..” 

అంటారు వైతాళికులు రచయిత సామినేని ముద్దుకృష్ణ ఒకచోట. అలా 
ఎంత కష్టమైనా చేయాల్సినవాటిని చేయడం ఈనాటి యువత తక్షణ కర్తవ్యం. 


ఏదోక పార్వానికే గాంధీజీని పరిమితం చేసిచూపే సంకుచిత మనస్తత్వాలకి 
గాంధేయవాదపు తాత్వికతని అధ్యయనం చేయించి, పరిచయం చేయించాల్సిన 
అవసరం చాలా ఉంది. అంగీకరించాల్సినవీ, విభేదించాల్సినవీ ఎపుడూ ఉంటాయ్‌. 
కానీ నాగరికత పేరిట యాంత్రికవాదులుగా బతుకీడుస్తున్న ప్రస్తుత కాలంలో 
మానవీయ కోణంలోని అన్ని మార్గాల్నీ లోతుగా దర్శించడం ఈ తరాలకి మిగిలి 
ఉన్న ఏకైక మార్గం. అందులో భాగమే గాంధేయవాద సిద్ధ్దాంతమని నా అభిప్రాయం. 


- గౌరవ్‌ 
(2022, ఆగస్టు 22, ఆదివారం ఆంధ్రప్రభ పత్రిక సౌజన్యంతో) 


ననా 


14 / మహాత్మాగాంధీ / డా. సచ్చిదానంద సిన్హా 


౧౮౫ ౩తర అునుజంద ఆఅచురణలు 


. పురుషుడు - స్త్రీ (మహానుభావుడు, తిరుగుబాటుదారు మహా రచయిత చలం 
పందేళ్ళ క్రితం రచించిన ఏకైక ఆంగ్ల రచన తెలుగు అనువాదం) ప్రచురణ : 
ప్రకృతి ప్రచురణలు, పిఠాపురం (2014) 


. నీటిమరల గ్రామం (ప్రపంచ ప్రసిద్ధ జపాన్‌ చలనచిత్ర స, అకిరా కురుసోవా 
నిర్మించిన 17 నిమిషాల డ్రీమ్స్‌ సినిమాలో విలేజ్‌ ఆఫ్‌ వాటర్‌ మిల్స్‌ విభాగానికి 
టి. విజయేంద్ర రిగైనింగ్‌ ప్యారడైజ్‌ పుస్తకంలో చేసిన ఆంగ్ల రూపానికి నా తెలుగు 
అనువాదం) ప్రచురణ : ప్రకృతి (ప్రచురణలు (2014) 


. సంపూర్ణ ప్రజాస్వామ్యం దిశగా... Saas len లోక్‌ నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ 
గారి రచన అనువాదం) ప్రచురణ : సెంటర్‌ ఫర్‌ డెమోక్రసీ, విశాఖపట్నం (2015) 

. శాస్ర్తీయ - హేతువాద - సామ్యవాది: వివేకానంద (డా. దత్తప్రసాద్‌ దభోల్మర్‌ 
పరిశోధనాత్మక విశిష్ట రచన తెలుగు అనువాదం) ప్రచురణ : సమాజవాద అధ్యయన 
వేదిక/ సెంటర్‌ ఫర్‌ సోషలిస్ట్‌ స్టడీస్‌ (2016) 


. సాలీడు - ఈగ (జర్మన్‌ కమ్యూనిస్టు విలియం లిబ్నిష్క్‌ పిల్లల కోసం రాసిన చిన్న 
కథ తెలుగు అనువాదం), ప్రచురణ : అభివ్యక్తి (2017) 


. నంది మూపురం (మార్చిస్టు మేధావి, చరిత్రకారుడు డి.డి. కొశాంబి పిల్లల కోసం 
రాసిన ఏకైక కథ తెలుగు అనువాదం) ప్రచురణ : అభివ్యక్తి (2017) 


. ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో... (మహా దార్శనికుడు, విశ్వకవి రవీంద్రనాథ్‌ 
ఠాగూర్‌ కవితకి బెంగాలీ మానవవాద మేధావి భాస్మర్‌ సూర్‌ విశ్లేషణాత్మక వ్యాసం 
తెలుగులో) ప్రచురణ : మానవతా వేదిక (2017) 


. చారిత్రక రైతు మహెద్యమం : చంపారన్‌ సత్యాగ్రహం (100 సంవత్సరాల 
చంపారన్‌ ఉద్యమ విశ్లేషణ వ్యాసాల తెలుగు అనువాదం), ప్రచురణ : లోహియా 
విజ్ఞాన సమితి, హైదరాబాద్‌ (2017) 


. సాంస్కృతిక ఆవశ్యకతగా స్వేచ్చ (మహోద్యమ మానవవాద ధీరుడు యం.యన్‌. 
రాయ్‌ రచన తెలుగు అనువాదం), ప్రచురణ : సెంటర్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ సాసై సైటీ, 
విశాఖపట్నం (2017) 


10. మన విద్యా సమస్య (మహా విప్లవకారుడు లాలా హర్‌ దయాళ్‌ గ్రంథానికి పంజాబ్‌ 
కేసరి లాలా లజపతి రాయ్‌ రాసిన అద్భుతమైన ముందుమాట తెలుగులో) ప్రచురణ: 
విద్య అధ్యయన వేదిక (2017) 


11. జీవితానికి అర్థం ఏమిటి? (అద్వితీయ సోషలిస్టు యోధులు ఆచార్య నరేంద్ర 
దేవ్‌, డా. రామ్‌ మనోహర్‌ లోహియా విశిష్ట వ్యాసాల తెలుగు అనువాదం) 
ప్రచురణ : మానవతా వేదిక (2017) 


మహాత్మాగాంధీ / డా. సచ్చిదానంద సిన్హా / 15 


12. 


183. 


14. 


15. 


16. 


17. 


18. 


19. 


20. 


21. 


ప్రకృతి శాశ్వత ప్రగతి (జీవితాంతం హిమాలయాల్ని కాపాడటం కోసం పోరాడిన 
పర్యావరణ ఉద్యమకారుడు కీ. శే. సుందర్లాల్‌ బహుగుణా, విమలా బహుగుణాల్ని 
సామాజికవేత్త జార్డ్‌ జేమ్స్‌ చేసిన ఇంటర్వ్యూ, బహుగుణాజి రచనల తెలుగు 
అనువాదం), ప్రచురణ : మానవతా వేదిక (2017) 


అభివృద్ది - ఆదివాసులు - హింస (ఉద్యమకారుడు, సామాజిక కార్యకర్త హిమంశు 
కుమార్‌ అభివృద్ధి పేరిట భారతదేశ ఆదివాసులపై అమలవుతున్న హింసని కళ్ళకు 
కట్టినట్లు చూపించే అనితరసాధ్యమైన ప్రయత్నం ఈ పుస్తకం. హిందీ నుండి తెలుగు 
అనువాదం) ప్రచురణ : ప్రత్యామ్నాయ ప్రస్థాన కేంద్రం (2018) 


మనిషి - మార్జాలం (టి. విజయేంద్ర తన ఆత్మకథలో రాసిన ప్రఖ్యాత జర్మన్‌ 
జంతు పరిణామ శాస్త్రవేత్త కానర్డ్‌ లోర్నెన్ట్‌ కథ తెలుగులో) (2018) 


సినిమా కార్యకర్తల కరదీపిక (చల్తీ త స్వీరేస సంస్థ ప్రచురించిన “ఏ మాన్యువల్‌ ఫర్‌ ఫిల్మ్‌ 
ప్రీనింగ్‌' పు పుస్తకం తెలుగు అనువాదం) ప్రచురణ : “ప్రత్యామ్నాయ సినిమా వేదిక (2019) 


నేను - ప్రజలు - ప్రపంచం (పిఠాపురం యువరాజు ఆర్‌. వి. ఎం. జి. రామారావు 
ఆత్మకథ తెలుగు అనువాదం) ప్రచురణ : పిఠాపురం పీపుల్స్‌ ఇనిషియేటివ్‌ (2020) 


భారతదేశంలో బౌద్ధ పతనం (మహా బౌద్ధ దార్భనికులు మహాపండిత్‌ రాహుల్‌ 
సాంకృత్యాయన్‌, డా. బి. ఆర్‌. అంబేద్కర్‌ రెండు వ్యాసాల తెలుగు అనువాదం) 
ప్రచురణ: ప్రత్యామ్నాయ ప్రస్థాన కేంద్రం (2020 


అనారోగ్యాన్ని పండగ చేసుకుందాం! (తమిళ తాత్వికుడు, ప్రకృతి వైద్యుడు 
నమ్మల్వార్‌ రచన తెలుగు అనువాదం) ప్రచురణ : (2021) 


భారతదేశ విముక్తి మార్గం - బౌద్ధం (బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ అయిదు బౌద్ధ 
ప్రసంగాల తెలుగు అనువాదం. ) ప్రచురణ : ప్రత్యామ్నాయ ప్రస్థాన కేంద్రం (2021) 


పర్యావరణ పరిరక్షణ (మహత్తర చిప్కో మహెద్యమానికి 50 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా 
క్రీ శే. సుందర్గాల్‌ బహుగుణ జపాన్‌ లోని టోక్యోలో చేసిన ప్రసంగం తెలుగు అనువాదం) 
ప్రచురణ : వు సత్యనారాయణ శాస్తి (బాంబు) స్మారక వేదిక, (2022) 


మన కర్తవ్య మార్గం (మహత్తర గదర్‌ మహో హోద్యమానికి 110 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా 
మొట్టమొదటి గదర్‌ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు సోహన్‌సింగ్‌ భాక్నా వ్యాసం తెలుగులో) 
ప్రచురణ : మేకా సత్యనారాయణ శాస్త్రి సి (బాంబు) స్మారక వేదిక, విఠాపురం, (2022) 


22. సైన్స్‌ అంటే ఏమిటి? (మహత్తర సత్యశోధక్‌ సమాజ్‌ మహోద్యమానికి 150 ఏళ్ళు 
పూర్తయిన సందర్భంగా వినోద్‌రైనా & డి.పి. సింగ్‌ వ్యాసం అనువాదం ప్రచురణ : మేకా 
సత్యనారాయణశాస్త్రి (బాంబు) స్మారక వేదిక, పిఠాపురం (2022) 


16 / మహాత్మాగాంధీ / డా. సచ్చిదానంద సిన్హా 


న 


